పై ఫోటో జపాన్‌ లో ని రెంకోజీ టెంపుల్‌ లో నేతాజీ అస్టికలపై 
నిర్మింపబడిన స్మారక చిహ్నము | 


నేతాజీ గారి నిధులు - మరణము -అస్తికలు దాని ఫై వివాదాలు 
గురించి 


బోసు గారు ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ (114 ) స్తాపించారు . ఈ 
సేనను నడపటానికి వారు జపాన్‌ యొక్క సైనిక సహకారాన్ని 
పొందాబు . కానీ ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ ని నడపటానికి 
అవసరమైన నిధులకోసం - అయన జపాన్‌ మీద ఆధార 
పడదలుచుకోలేదు . అందువల్ల INA ని బలపరిచే వారినుండి 
విరాళాలు సెకరించాడు . . ఎక్కడ అయినా సరే చెల్లుబాటుకు 
వీలువున్నది బంగారమే కాబట్టి విరాళాల సేకరణలో బంగారము 
స్వీకరించటానికి ఎక్కువ ప్రాధాన్యము ఇవ్వబడింది . 


"నేతాజీ " ఆజాద్‌ హింద్‌ పరిట ఒక ప్రవాస భారత ప్రభుత్వాన్ని 
ఏర్పరిచారు. నేతాజీ ఫండ్‌ కమిటీ అనేది ఈ ప్రభుత్వమూ తరఫున 
విరాళాలు సేకరించి - ఆనిధులను నేతాజీ గారి ప్రచ్చన్న 
ప్రభుత్వములో వున్న రెవిన్యూ మంత్రిత్వ శాఖకు అందచేసేది . 


రొండో ప్రపంచ యుద్దములో - జపాన్‌ లొంగిపోయింది .దీనితో 
రొండో ప్రంపంచ యుద్దము కూడా ముగిసింది ..{ Japan's 
surrender ended World War Il, at 8 am on August 
16, 1945 } దీనితో జపాన్‌ దేశం , బోసు గారికి చేసే సైనిక 
సాయం == లేకుండా పోయింది 


ఇహ జపాన్‌ లొంగి పోయే సమయానికి బోసు గారు సింగపూర్‌ 
లో వున్నారు. అయన అక్కడనుండి - బాంగ్‌ కాక్‌ లో వుండే 
"ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌ " {ILL } జనరల్‌ సెక్రటరీ 
అయినా దేవనాథ్‌ దాస్‌ ఆనే తన అనుచరునికి ఒక టెలి గ్రాము 
పంపారు. "మనము ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ కోసం 
సేకరించిన నిధులను ఒక రహస్య ప్రదేశములో జాగర్తగా దాచి 
వుంచవలెను " అని టెలిగ్రామ్‌ సారము. అప్పుడు దేవనాథ్‌ 
దాస్‌ ఆనిధులను . బ్యాంకాక్‌ లోని బోసుగారి నివాసానికి 
దగ్గరలో నే వున్న INA వారి military police భవనంలోకి 
చేర్చారు 


సింగ పూర్‌ నుండి బ్యాంగ్‌ కాక్‌ వచ్చిన వెంటనే, నేతాజీ ఈ నిధి 
దెగ్గరకు వెళ్లారు . తన సైన్యానికి సిబ్బందికి మూడు నెలల జీతం 
ముందుగా చెల్లించ వలసినది అని చెప్పి = ఆ నిధి నుండి కొంత 
మొత్తాన్ని ఇచ్చి వేశారు. 


యుద్దము లో జపాన్‌ లొంగి పోయింది కానీ బోసుగారు లొంగి 
పోలేదు కదా ? . బోసుగారు తన స్వతంత్ర పోరాటాన్ని 
కొనసాగించ దలిచారు . అందువల్ల ఆయన తన అనుచరులను 
సమావేశపరిచి " ఎక్కడికి వెళ్లుతున్నానో తెలియని ప్రాంతానికి 
వెడుతున్నాను " అని చెప్పి -- నాతో పాటు మీరు ఆరుగురూ 
కూడా (01) S.A. Ayer, (02 ) Debnath Das, {03 } 
Colonel Habibur Rahman, [04 }Captain Gulzara 


Singh,{05} Colonel Pritam Singh and {06}Major 
Abid Hasan, భారత స్వాతంత్ర పోరాటం ఇంకా కొనసాగించటం 
కోసము అని = నాతో పాటు బ్యాంగ్‌ కాక్‌ విడిచి రావలసింది "' 


ఈ ఆరుగురు కూడా తమ వ్యక్తిగత సామానుతో పాటుగా 
మరునాటి ఉదయము తనను , తన నివాసంలో కలవాలని 
బోసుగారు వారికి చెప్పాడు | 


ఆరాత్రి బోసుగారు , Kundan Singh మరియూ Abid 
హాసన్‌ అనె ముగ్గురు కలిసి - విలువైన బంగారు నగలు 
మరియూ నాణేలను మూడు ఇనుప పెట్టెలలోకి సర్దారు . ఒక్కో 
పెట్టె 75 నుండీ 90 కేజీలు బంగారం తో వున్నది అని అంచనా 
అయ్యింది .{ తమ వద్ద వున్నమొత్తము బంగారాన్ని మూడు 
పెట్టెలలోకి సర్దారు - అంటే తమతో తీసుకు వెళ్ళటానికి కాదు - 
దాన్ని భద్రం చేయటానికి } 


at 8 am on August 16,న జపాన్‌ వారు అల్లెడ్‌ ఫోర్సెస్‌ 
వారికి లొంగి పోగా , 1945 AUgust 17, న నేతాజీ మరియూ 
ఆయన ఆరుగురు అనుచరులు బ్యాంకాక్‌ లో ఒక విమానం ఎక్కి 
అక్కడనుండి బయట పడి $3i॥రంn అనే విమానాశ్రయం లో 
ఉదయం తొమ్మిది గంటలకు దిగారు . వియత్నాం లోని సైగాన్‌ 
అనే పట్టణములో Tan Son Nhat అనే పేరు గల ఎయిర్పోర్ట్‌ 
వున్నది . ఇది నేటికీ వున్నది. బోసు గారు ఈ ఎయిర్‌ పోర్ట్‌ లో 


దిగి - ఇంకా ముందుకు వెళ్లేందుకు గానూ మరో విమానము 
ఎక్కటానికి సిధ్ధ సుడి వచ్చారు . 

నిధుల పెట్టెలు వీరి చేతుల్లో వున్నాయి. ఈ సైగాన్‌ 
విమానాశ్రయము నుండి నేతాజీ ఇంకా ముందుకు పోవాల్సి 
వుంది . కానీ ఈయనను తీసుకు వెళ్ల వలసిన విమానం మాత్రం 
అక్కడలేదు ॥ 


నేతాజీ కి ఒక స్వంత విమానం వున్నది కానీ అది ఎగరలేని 
పక్షిలా వున్నది. సైగన్‌ మీదుగా టోక్యో వెడుతున్న చిన్న 
మిలిటరీ బాంబర్‌ విమానముఒకటి వచ్చి అక్కడ ఆగింది . 
ఇప్పటికే దానిలో కొందరు ప్రయాణీకులు వున్నారు . విమానం 
లో నేతాజీ ఒక్కడికే చోటు ఉందని - దానిలో ఎక్కి టోక్యోకి 
పొమ్మని ఈ సైగన్‌ పోర్ట్‌ వారు చెప్పారు . తాను తన 
అనుచరులతో కలిసి మాత్రమే విమానం ఎక్కుతానని - లేదంటే 
లేదని నేతాజీ అన్నారు . నేతాజీ జపాన్‌ కి మిత్రులు కాబట్టి 
ఈయనను రక్షించవలసిన మిత్ర ధర్మమూ వారికి ఉన్నది క 
అందువల్ల విమానము తన దారిన తానూ పోవటానికి బదులు - 
బోసు గారిగురించి అధికారులు ఇచ్చే ఆదేశాలకోసము వేచి 
ఉండటం తప్పని సరి ఐయ్యింది. విమానం పైలెట్‌ క మరియు 
టోక్యో అధికారులకు మధ్య సంప్రదింపులు మొదలయ్యాయి . 
ఫలితంగా Habibur Rahman అనే నేతాజీ అనుమాయి ల్లో 
ఒకరికి సీటు కేటాయించారు . 


"నేను కొంత లగేజీ వదులుకుంటాను . నా వాళ్ళలో ఇంకొందరికి 
సీట్లు ఇవ్వండి " అని నేతాజీ అడిగారు . కానీ అది కుదరలేదు . 
వీఅప్పుడు నేతాజీ తన మిగిలిన ఐదుగురు అనుమాయులతో 

" మీరు వెళ్లి ఎయిర్పోర్ట్‌ అధికారులతో సంప్రతించి మీకు కూడా 
సీట్లు పొంది రండి " అని చెప్పారు. ఈ లోపుగా తమ అందరికీ 
చెందిన లగేజీ మొత్తము విమానం వద్దకు చేరుతుంది అని నేతాజీ 
ఆశించారు . 


నేతాజీ ఈరకంగా మొత్తంఅందరికీ సీట్లను పొందేందుకు 
ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ విమానం పైలెట్‌ వెంటనే 
జాపాను వెళ్లి పొవాలన్న తొందరలో వున్నాడు. అది యుద్ద 
సమయము కాబట్టి - ఏక్షణా న ఏమి జరుగుతుందో అనే = 
ఆందోళన అతడిలో ఉండటం సహజమే . అతడు ఈ 
సంప్రతియింపులూ , అనవసర జాప్యం పట్ల చాలా అసహనంగా 
వున్నాడు . అతడు తన విమానం వద్దకు వస్తున్న లగేజీని చూసి 
- అది చాలా బరువు కల లగేజీ అని అంచనాకి వచ్చాడు. ఈ 
పైలట్‌ పెరు , Lieutenant Colonel Nonogaki, ఇతడు 
నేతాజీతో " ఇంకో మనిషిని కానీ మీతో వున్నా ఆపెట్టెలని కానీ 
ఎదో ఒకటి మాత్రమే విమానంలోకి ఎక్కించుకోగలను" అని 
చెప్పాడు . ఏది ఏమైనా పైలెట్‌ ఏ విమానానికి సర్వాధికారి కదా ? 
అందువల్ల నేతాజీ నిధివున్న పెట్టెలను తీసుకుపోవటానికి 
ప్రాధాన్యం ఇచ్చారు . 


జరుగుతున్న ఆలస్యం పట్ల విమానము పైలెట్‌ అసహనంగా 
వున్నాడని చెప్పుకున్నాము కదా ? అతడు తన విమానాన్ని 
స్టార్ట్‌ చేసి , Debnath దాస్‌ మరియు Pritam Singh - © 
అందచేసిన పెట్టెలను తీసుకుని విమానం లోకి వేసుకున్నాడు . 
పెట్టెలు ఒక్కొక్కటి సుమారు 20 కేజీల వరకూ బరువు వుండి 
వుంటాయని ఈ పైలెట్‌ చెప్పాడు .అనగా విమానం వద్దకు 
లగేజీగా వచ్చిన మొత్తము బంగారము విమానము ఎక్కలేదు . 
ఇలా చూస్తే ఒక్కొక్కటి 75 నుండి 90 కేజీల బరువున్న మొదటి 
మూడు పెట్టెలు మరలా చిన్న చిన్న పెట్టెలలోకి సర్దినట్లు అర్దం 
అవుతుంది 


August 18, న -నేతాజీ ఎక్కిన ఈ విమానము - జపనీస్‌ వారి 
ఏలుబడిలో వున్న తైవాను లోని 721101౪4, Formosa 
(Taiwan),ఎయిర్‌ పోర్టులో దిగుతూ = రన్‌ వే ని గుద్దుకొని 
మంటల పాలు అయ్యింది . విమానము రన్వే కి 20 మీటర్ల 
ఎత్తులో ఉండగా - ప్రొఫెల్లర్‌ రెక్కవిరిగి విమానము నెలకు 
గుద్దుకుంది. ఇందులో నేతాజీ మరియూ ఇతర ఐదుగురు జపాన్‌ 
వారు మరణించారు. 


ఈ విమాన ప్రమాదంలో - నేతాజీ తన వెంట తెచ్చుకున్న నిధులు 
- రన్‌ వే మీద చెల్లా చెదురుగా పడ్డాయి . పెట్టెలలోని నిధులు 
ఎక్కువగా బంగారు నగల రూపంలో వున్నాయి.అవి మంటల 
వేడికి కరిగి పోయి నల్లని ముద్దలు గా అయ్యాయి . 


విమాన శకలాలను ఒక చోట చేర్చే క్రమంలో ( అనగా నిధులకోసం 
చూస్తూ కాదు } - విమానాశ్రయ అధికారులు అక్కడక్కడా 
చెల్లాచెదురుగా పడివున్న వస్తువులను ఒకచోటికి చేర్చారు. 
దీనిలో బోసుగారి బంగారు నిధికూడా వున్నది. 

విమానాశ్రయ అధికారులు తాము కలెక్ట్‌ చేసిన బంగారు 
వస్తువులని- 18 లీటర్లు పట్టే ఖాళీ పెట్రోల్‌ డ్రం లో పెట్టి దాని 
తూకం 16 కేజీలు అని నిర్దారణ చేసి - ఈ డ్రమ్మును - మరియూ 
నేతాజీ యొక్క ఎముకల ను September 5, 1945. న 
టోక్యోకి పంపారు .బంగారాన్ని September 8, 1945.న 
టోక్యోలో ॥॥ ప్రెసిడెంట్‌ గా ఉంటున్న రామమూర్తి - అనే వారికి 
అప్పగించారు ఆ 


నేతాజీ తో పాటు బయలుదేరిన Habibur మరియి IIL 
ప్రెసిడెంట్‌ గా ఉంటున్న రామమూర్తి కలిసి - ఈ పెట్టెని ఓపెన్‌ 
చేసి -బంగారాన్ని తూకం వేసి అది పదకొండు కిలోల బరువు 
వున్నది అని వుమ్మడి సంతకం చేశారు. .ఈ బంగారపు నిధి 
September 24, 1951 వరకూ రామ మూర్తి వద్దనే 
వున్నది.తరువాత నే ఇది ఢీల్లి కి అప్పగించ బడింది . 
ఇండియా చేరినఈ నిధిని జవహర్‌ లాల్‌ నెహ్రు గారు పరిశీలించి " 
విమానం మంటల్లో బంగారం అంతా కాలి - కరిగి - ముద్దకట్టి మసి 
చూరినందున - నిధి చూడటానికి ఏమీ ఆకర్షణ గాలేదని చెప్పారు 


Above -- కాలి పోయిన నేతాజీ బంగారము = ఒక ఫోటో 


నేతాజీ వద్ద వున్నా నిధుల తరలింపు అనేక హడావుడి 
సంఘటన ల మధ్య జరిగినందున - నేతాజీ గారు తన వెంట 
వున్న ఇనుప పెట్టెలలో అసలు ఎంత బంగారము తీసుకుని 
సింగపూర్‌ వీడి బ్యాంగ్‌ కాక్‌ వచ్చారో అన్నది ఎక్కడా లెక్క రాయ 
బడలేదు . 


ఇక నేతాజీ విమానంలో తన వెంట తెచ్చుకున్న బంగారము - 
లో నుండి 13 కేజీలు జాపాన్‌ వారి ద్వారా లెక్కకి వచ్చింది. 
అసలు నేతాజీగారు తన వద్ద వున్న బంగారము అంతా తన 
వెంట తీసుకొనే బయలు దేరేరా ? లేక ఇంకా ఎక్కడన్నా ఎమన్నా 
ఉన్నదా ? అన్న ప్రశ్నవున్నది. 


దీనికి కారణము 


1945.లో వచ్చిన JAanNUary 23, న అనగా నేతాజీ జన్మదినం 
నాడు ఆయనను అయన అభిమానులు బంగారు తులాభారం 
తూచారు . అప్పుడు ఈయన 65 నుండి 85 కేజీలకు 
సమానమైన బంగారము తో తూచ పడ్డాడు .(65 నుండి 85 
వరకు అంటే బంగారపు నగల లో వున్న రాగి - వెండి , ఇత్తడి 
శిలలు - నూలు తాళ్ళు వంటివి తీసివేయగా -నికరంగా 
మిగులుతుంది అనుకున్న బంగారము} . ఈ బంగారము 
రంగూన్‌ లో వున్నా Azad Hind Bank లో దాచబడింది 


పైన చూపినది - నేతాజీ ప్రభుత్వం చే విడుదల చేయబడ్డ కరీన్సీ 


Azad Hind Bank — Rangoon, లో తన ముఖ్య 
కార్యాలయాన్ని కలిగి - జపాన్‌ వారి సహకారంతో నడుస్తూ 


ఉందేది ఇది నేతాజీ స్థాపించిన ప్ర ప్రవాస భారత ప్రభుత్వ బ్యాంకు .. 
దీనిలోని 64 కేజీల బంగారాన్ని ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ తన 
అవసరాలకోసము గానూ తీసుకువెళ్ళింది అని ఈ బ్యాంకు 
చెప్పెంది 


నేతాజీ తో పాటు సింగపూరు నుండి బాంక్‌ కాక్‌ కు ప్రయాణించిన 
Kundan Singh చెప్పిన దాని ప్రకారం - నేతాజీ వెంట వున్న 
ఇనప పెట్టెలు- మొత్తము - 59 10 74 kg ల బరువు కల 
బంగారము వున్నది. విమానాశ్రయాలలో లగేజీని తప్పని 
సరిగా తూస్తారు . ఎందుకంటే ? ఎక్కువ లగేజీ అనేది విమానము 
భద్రంగా ఎగరటం మీద చాలా వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది 
విమానం కూలిపోవచ్చు . అందువల్ల విమానపు భద్రత దృష్ట్యా 
బాంగ్‌ కాక్‌ విమానాశ్రయం లో పెట్టెలను తూచినపుడు ఇవి 
నాలుగు పెట్టెలు కల్సి 59 to 74 "కేజీ బరువు వున్నాయి. దీనినే 
kundan singh చెప్పాడు. 


దీనివల్ల నేతాజీ 70 కజీల కు మించని బంగారాన్ని తన వెంట 
తీసుకొని సైగన్‌ లో దిగారు అని నిర్దారణ అయ్యింది . సైగాన్‌ లో 
విమానం మారే సమయంలో - విమానానికి బరువు తగ్గించే 
ఉద్దేశ్యముతో - అది సురక్షితంగా ప్రయాణించటానికి రతర 
కేవలం రొండు పెట్టెలను మాత్రమే నేతాజీ విమానం లోకి 
ఎక్కించారు : 


విమానాశ్రయం లో నాలుగు పెట్టెలు తూచారు కాబట్టి - 
విమానము లోనికి ఎక్కని మరో రొండు పెట్టెలబరువు దాదాపు 
30 కేజీలని నిర్దారణ అయ్యింది . ఈ నిధి సైగాన్‌ 
విమానాశ్రయంలోనే ఆగిపోయింది . 


ఈ 30 కేజీల బంగారము నుండీ = 300 గ్రాముల 
బంగారాన్ని మాత్రమే లెక్కల్లో చూపి - దాన్నీ టోక్యో 
అధికారులకు అందించారు 52180౧, ఎయిర్పోర్ట్‌ అధికారులు. 
నేతాజీ తో పాటు బయలు దేరి వచ్చి ,సైగాన్‌ ఏ యిర్బోర్ట్‌ లో 
దిగుబడి పోయిన నేతాజీ అనుచరులు ఈ బంగారంలోని 
తరుగుదల గురించి ఏమీ మాటాడలేదు .ఇట్లా కొంత నిధి 
మాయం అయ్యింది . 


విమానము కాలిపోయినపుడు -నేతాజీ వెంట వున్న బంగారము 
కొంత కరిగి పోయింది అనుకున్నాక - మొత్తము మీద 59 కేజీల 
నేతాజీ గారి బంగారము మాయం అయ్యిందని అంచనా 
వేయబడింది. 


టీవీ లలో అప్పుడప్పుడు నేతాజీ నిధి గురించి న కధనాలు చూసి 
= ఆనిది ఎన్నో టన్నుల బరువు ఉండేదని అభిప్రాయంనాకు 
కలిగేది . టన్నులు టన్నులు ఉండికూడా ఉండవచ్చు. ఎలాగంటే 
యుద్ధ సమయములో జపాను వారు కూడా కొంత బంగారాన్ని 
మలేషియాలో దోచి- దాన్ని తమ మిత్రుడు బోసు గారి కాపలాలో 
ఉంచారు 


నిధి గురించి ఇక్కడితో ముగిసింది = 


నేతాజీ మరణించలేదని - తప్పించుకున్నారని కొన్నాళ్ళ పాటు 
వార్తలు నడిచాయి . ఇప్పటికి ఆయన- వయస్సు మూలకంగా 
నైనా మరణించే ఉంటాడు అన దానిలో ఎవరికీ సందేహము 
లేదు . కానీ విమానం ప్రమాదంలో ఆయన మరణించాడా లేదా ? 
అన్నదే మనకు తెలియ వలసిన విషయము . దాన్ని గురించి 
తెలుసుకోవటం కూడా ఆసక్తికరంగా ఉంటుంది . ఇందులోనే 
బోసుగారు తన మృత్యు క్షణాలు ఎలాగా గడిపారు అన్నది కూడా 
తెలుస్తుంది . 


నేతాజీ సుభాష్‌ చెంద్ర బోసుగారి మరణము గురించి. 


ప్రతి పల్లెటూరి లోనూ - ప్రతి పట్టణము లోనూ గాంధీ నేహరూ 
గారి తో సమంగా నేతాజీ గారి బొమ్మ కూడా ఉంటుంది . గాంధీ 
బొమ్మ సెంటర్‌ లాగా.బోసుబొమ్మ సెంటర్‌ లుకూడా ఉండేవి - 
భారత దేశానికి స్వాతంత్రము రావటానికి గొప్ప కృషి సల్పిన 
వ్యక్తిగా నేతాజీ భారతీయుల గుర్తింపు పొందారు . అందునకే 
ఆయనకు ఊరూరా విగ్రహాలు. 


నేతాజీ గారి విగ్రహాల కింద ఉన్న దిమ్మెల మీద " జననము 
January 23, 1897 అని రాసి = ఆతదుపరి మరణము = అని 


రాయటానికి బదులు అదృశ్యము - August 18, 1945 అని 
రాసి ఉండేది . 


వీరు భారత {స్వాతంత్రము ఒకరు ఇస్తే పుచ్చుకోవలిసింది కాదు = 
సాధించుకోవాలిసినది అన్న భావనతోఆజాద్‌ హింద్‌ ఫావుజు ను - 
ప్రవాస భారతీయ ప్రభుత్వమును కూడా ఏర్పరిచారు 


నేతాజీ గారు భారతీయ మారుమూల పల్లి పల్లెిలనుండీ కూడా 
ఆరాధనలు అందుకున్న అసామాన్య వ్యక్తి. ఈ అసామాన్య వ్యక్తి 
జీవితము అకస్మాత్తుగా ముగియటం చాలామందికి ఇష్టకములేక 
పోయింది . ఆ ఇష్టము లేని వారిలో - నేతాజీ కిర్తి ప్రతిష్టల నుండి 
ఇంకా సొమ్ముచేసుకోవాలి లేదా ఇంకా పేరు తెచ్చుకోవాలి 
అనుకున్న వారు - వుండే అవకాశమే ఎక్కువగా వున్నది 7 
-అలంటి వారి ఇష్టము మేరకు నేతాజీ మరణము గురించి అనేక 
కధలు పుట్టినవి . అసలు అయన మరణించలేదని తేల్చిన వారు 
కూడా వున్నారు క 


బోసు గారిని - టోక్యోకి తీసుకువెళుతున్న జపాను మిలిటరీ వారి 
విమానము- జపాను వారి అధీనములో ఉన్న తైవాను లోని 
Formosa ఎయిర్‌ పోర్టులో నేలను గ్రుద్దు కోగా AUgust 18, 
1945, న బోసుగారు మరణించారు అనేది మొదటి 
అభిప్రాయము .ఈ మొదటి అభిప్రాయాన్ని కాదనటానికి వచ్చినవే 
మిగతా అన్ని అభిప్రాయాలూ . 


నేతాజీ గారు తాను మరణించినట్లు ఒక భ్రమ కలిగేలావుండే ఒక 
నాటకం నడిపి ఇంగ్లాండ్‌ వారిని మోసపుచ్చ దలిచాడని ఒక 
వాదము వుంది . అలా తప్పించుకున్న బోసుగారు నార్త్‌ 
ఇండియా చేరి = తనవునికి ఎవరికీ తెలియనీయకుండా ఒంటరి 
జీవితం గడిపారు అని .ఇంకొక వాదము ఉంది .ఇంకో వాదము 
ప్రకారము , మరణించకుండా తప్పించుకున్న బోసుగా రిని-- 
గాంధీ గారు నెహ్రు గారూ కలసి మోసపూరితంగా బందించి 
సోవియట్‌ యూనియన్‌ లోని ఒక జైలులో భందించారని ఇంకో 
అభిప్రాయము వున్నది . 


ఇవన్నీ కూడా నేతాజీ జీవిత చెరిత్రను రసకందాయంలో 
పడవేయటానికి ఊహించి రాసిన విషయాలే . కానీ నిప్పులేనిదే 
పొగరాదన్నట్లు = ప్రతి విచిత్ర అభిప్రాయానికి ఎదో ఒక ఆధారం 


వున్నది న 


బోసు గారు మరణించాడు అన్న వార్త రాగానే - ఆనాటి బ్రిటిష్‌ 
ఇండియా ప్రభుత్వము- జపాన్‌ ప్రభుత్వమూ -- మరియూ రొండో 
ప్రపంచ యుద్దములో పాల్గొన్న All౭d ఫోర్సెస్‌ .వారు ముగ్గురూ 
- వేరు వేరు విచారణా కమిటీలు వేశారు. 


నేతాజీ ప్రపంచ ప్రజలపై కూడా ఎంతో ప్రభావము చూపిన వ్యక్తి - 
కాబట్టి -- . ముగింపుకు వచ్చిన రొండో ప్రపంచ యుర్ధాన్నీ - 
నేతాజీ తన ప్రతిభా పాటవాలతో - ఇంకా ఎమన్నా కొత్త 
మలుపులు తిప్పుతాడో ఏమో అని వీరు భయ పడ్డారు. 


అందువల్ల ఈ కమిటీలు నేతాజీ మరణించారా ?లేదా ? లేక 
సజీవులుగా తప్పించుకున్నారా? అనేది తెలుసుకునేందుకు కాక 
- నేతాజీ యొక్క అడ్డు తొలగి పోయిందా ?లేదా ? అని 
నిర్దారించుకోవటానికి వేసిన కమిటీలు . అడ్డుతొలగటం అంటే 
అచేతనంగా కోమాలో ఉండటం లేదా ఎక్కడన్నా ఏదైనా 
జెలులోఉండటం.జెలులోఉండటం ఉంటే నేతాజీ గారి అడ్డు 
తొలిగినట్లే కదా ? బోసు అడ్డు తొలిగిందా లేదా అనే మాట కింద 
విచారణ చేపట్టటం వల్ల -- బ్రిటిష్‌ ఇండియా వారు -- గాంధీ 
గారు నెహ్రు గారూ కలసి నేతాజీ గారిని బందించి - సోవియట్‌ 
యూనియన్‌ లోని ఒక జైలులో భందించారన్న వాదము 
బయలు దేరింది . ఈ వివాదానికి ఆజ్యం పోస్తూ కొందరు నేతాజీ 
వీరా అభిమానులు - ఐన భారత ఎంపీ లు కొందరు -- ఆయన 
రష్యా లోని సైబీరియా జైలు లో వుండగానూ - అయన క్రెమ్లిన్‌ 
భవనానికి వెడుతుండగానూ తాము చూసాము అంటూ కొందరు 
రష్యా అధికారులు తమకు చెప్పారు అంటూ ప్రకటనలు కూడా 
ఇచ్చారు న 


రొండో ప్రపంచ యుద్ధములో విజయము సాధించిన అల్లెడ్‌ ఫోర్సెస్‌ 
{ Great Britain, the United States, and the Soviet 
Union ఈ మూడు కలసి అల్లెడ్‌ ఫోర్సెస్‌) --తరఫున 
అమెరికన్లు బోసుగారి మరణం మీద విచారణ జరిపారు . 
యుద్దములో జపాన్‌ లొంగి పోయింది కదా ? అందువల్ల 
జపాన్లీని ప్రభుత్వము అంటే అల్లెడ్‌ ఫోర్సెస్‌ ఆధీనంలోవున్న 
ప్రభుత్వమే అయ్యింది కదా ? అలైడ్‌ నేషన్స్‌ లో బ్రిటన్‌ కూడా 


వున్నది కదా ? అందువల్ల బ్రిటన్‌ వారి తరఫున జరిగే విచారణ 
అన్నా కూడా ఈ అల్లెడ్‌ ఫోర్స్‌ వారి అధీనం లోజరిగే విచారణయే 
అయ్యింది . పేరుకు మోడు కమిటీలు ఉన్నాగానీ ముగ్గురి 
తరఫున ఒక్క అల్లెడ్‌ ఫోర్సెస్‌ ఏ విచారణ జరిపింది . 


వారు తమ నివేదికలో-- AUgust 18, 1945 న జరిగిన 
విమాన ప్రమాదంలో గాయ పడ్డ బోసుగారు ఆరోజు సాయంకాలం 
మరణించారని తేల్చి చెప్పింది గాయపడటం తదుపరి 
మరణించటం అనే మాటల ఆధారంగా - ఈ మధ్య గాప్‌ లో అయన 
జపాన్‌ మాయం అయి నార్త్‌ ఇండియా చేరుకున్నాడన్న వూహ 
ప్రాణం పోసుకుంది . 


నేతాజీ గారి మరణ నిర్దారణకు గానూ మరొక విచారణ చేప్పట్ట 
దలచిన బ్రిటన్‌ - తన స్వంత పోలీసులలోనుండి ఇరువురు 
పోలీసులను ని ఎంపిక చేసి (పేర్లు ౯1౧౧6/ and Davis } 
వారికి ఇరువురు సహాయకులను ఇచ్చి (పేర్లు H.K. Roy 
and K.P. Dey } ,నేతాజీ ప్రయాణించుచూ వచ్చిన 
Bangkok, సైగాన్‌ {బోసు గారు విమానము మారినచోటు} 
మరియూ TaihokU { విమానము కాలిపోయిన) చోట్లలో 
విచారణ చేసి రమ్మని పంపింది. 


వీరు వెళ్లి ప్రమాద అనంతరము: నేతాజీ చేర్చపడ్డ హాస్పిటల్‌ కి 
వెళ్లి అక్కడా కూడా విచారణ జరిపారు . సింగపూర్‌ లో 
వున్నపుడు " నిధులను దాచివేయమంటూ " బోసుగారు బ్యాంగ్‌ 


కాక్‌ కి ఇచ్చిన టెలిగ్రాము ను కూడా వెతికి పట్టుకొని దాన్ని కూడా 
పరిశిలించారు . 


Samet క్వ 


న. [1 |]. స] సలి (న స క్ట 


: SB Ret నలిని 
AYA REIT rh 
The NanMon military hospital, Taihoku, where Netaji was admitted with burn injuries 
(photo of 1946, the building was demolished later) 


పై చిత్రము బోసుగారికి చికిత్స అందించిన మిలటరీ హాస్పిటల్‌ 


రి 


పాన్‌ ప్రభుత్వానికి మరియూ - నేతాజీగారి ఆజాద్‌ హిందూ 
ఫవుజ్‌ ప్రభుత్వము మధ్య సంధాన కర్త లేదా మధ్య వర్తిగా పని 
చేసిన వారిని కూడా ఈ బ్రిటిష్‌ పోలీసు అధికారులు విచారించారు 


ఏన్ని కొణాలలోనుంచీ చూసినా కూడా, నేతాజీ మొదట 
గాయపడి తదుపరి మరణించారు అని ఏ తేలింది. 

కానీ “బోసు తిరిగి వస్తారు” అని చెప్పటం - ఆయన 
అనుమాయిలు మానలేదు . 


దీనితో " బోసు గురించి మనకు లేని సమాచారం ఏదన్నా విరి 
వద్ద ఉన్నదా ?ఏమి? అని "బ్రిటన్‌ వారుఆందోళన పడ్డారు . 


దీనితో వారు -1946,లో - టోక్యోలో ఉంటున్న తమ ఇంటిలిజెన్స్‌ 
ఆఫీసర్‌ - | John ఆ. Figgess, అనే ఆయనను - నేతాజీ 
మరణం గురించి మరొక సారి విచారణ చేపట్టమని ఆదేశించారు . 
మరొక విచారణ అన్నప్పుడు ప్రభుత్వం మరింత విషయాలు 
తెలుసుకో గోరుతున్నదని అర్థము . ఈ ఆఫిసర్‌ గారు మరిన్ని 
వివరాలు సేకరించి = ఇలా తెలియ చేసాడు . నేతాజీ గారు = 
జపాన్‌ యొక్క లెప్టినెంట్‌ గవర్నర్‌ 54౧2002524 Shidei 
(విమాన ప్రమాదంలో మరణించిన ఐదుగు రు జపనీయులలో 
ఈయన ఒకరు} యొక్క ముఖ్య అతిధిగా విమానం లో సిటు 
కల్పించ పడినాడు . ఈ విమానము జపాన్‌ వారి అధీనంలో ఉన్న 
ఫామోస అనే విమానాశ్రయములో నేలకు గుద్దుకొని కాలి 
పోయింది . ప్రమాదంలో పైలెట్‌ మరియు సహాయ మరియూ 
General Shidei అక్కడికి అక్కడే మరణించారు . బోసు గారు 
విమానంలో ఉన్న పెట్రోల్‌ తో తడిసినందువల్ల ఆయనకు 
మంటలు అంటుకొని - ఆయన త్రివ్రంగా గాయ పడ్డారు మరొకరి 
నివేదిక ప్రకారం - అత్యవసర వినియోగం కోసము అని కొంత 


అదనపు పెట్రోల్‌ పైలోట్‌ తో పాటుగా వున్నది ) . ఆ వెంటనే 
నేతాజీ ని తైహోకు లో ఉన్న మిలటరీ వారి హాస్పిటల్‌ కి 
తరలించారు . శరీరము పైభాగము అంతా పూర్తిగా కాలిపోయిన 
బోసుగారికి ఆ ఆస్పత్రిలో - ఆరు గంటల పాటు చికిత్స 
అందించారు . హాస్పిటల్‌ లోని ఒక చీఫ్‌ సర్జన్‌ - {Dr 
Taneyoshi Yoshimi,} ఇద్దరు డాక్టర్లు {Dr Truruta and 
Dr Ishii,} మరియూ ఆరుగురు సిబ్బంది మరియూ ఒక స్టాఫ్‌ 
నర్స్‌ ఈ చికిత్సను జరిపారు . బోసు గారు చికిత్స పొందుతూ 
ముందుగా కోమాలోకి వెళ్లి అదే రోజు సాయంత్రం - 9 PM and 
10PM మధ్య మరణించారు . నేతాజీ తో పాటు విమానము 
ఎక్కిన అయన అనుచరుడు . Habib ur Rahman,కూడా 
కాలిన గాయాలతో నేతాజీ పాటుగా వున్నాడు - ఈయన మృత్యు 
గండము నుండీ తప్పించు కున్నాడు. Habib Ur Rahman 
ఆ తదుపరి పది సంవత్సారాల తరువాత మాటాడుతూ - నేతాజీ 
వంటి పైన గాయాలేమీ ఉన్నట్లు తనకు తెలియదని - తాను 
చూడలేదు అని అన్నాడు. 


నేతాజీ పాటుగా మరణించిన జపాన్‌ మిలటరీ జెనెరేల్‌ యొక్క 
అస్థికలను జపాన్‌ లోని రెంకోజీ టెంపుల్‌ కి పంపారు . బోసు 
గారి యొక్క అస్టికలను కూడా అక్కడికే పంపారు .{ దీనిని బట్టి 
చూస్తూ ఉంటే ఈ మిలిటరీ హాస్పటల్‌ లో మరణించిన ప్రముఖుల 
మృత దేహాలకు ముందుగా పంచనామా నిర్వహించి ఆ దేహాన్ని 
మున్సిపల్‌ వారికి అందచేన్తారు. ఆ మున్సిపల్‌ వారు = 
అస్థికలను రెంకోజీ టెంపుల్‌ కె పంపుతూ ఉంటారని - లాజిక్‌ 


ప్రకారంగా అనిపిస్తూ ఉంటుంది } రెంకోజీ టెంపుల్‌ కె ఎందుకు 
పంపుతారు అన్నది ముందు ముందు తెలుసుకుంటాము . 


ఈ విచారణలో--నేతాజీ గారు మరణించాడు అనే తేలింది . దానితో 
పాటు నేతాజీ గడిపిన చివరి క్షణాల గురించి కొ న్ని వివరాలు 
తెలిసాయి. 


హాస్పిటల్‌ వైద్యులు చెప్పిన దాని ప్రకారము " నువ్వు నావెంట ఈ 
రాత్రి అంతా ఉండగలవా ? అని బోసు గారు ఒక వైద్యుని 
అడిగాబు . ఇలా అడిగిన గంట తదుపరి బోసుగారు కోమాలోకి 
వెళ్లి ఆపై మరణించారు . అందువల్ల ఫిగ్స్‌ అనే ఈ ఇంగిలీషు 
అధికారి = "Bose died in a Taihoku Military Hospital 
sometime between 1900 hours and 2000 hours 
local time on the 18th August 1945.”అని రిపోర్ట్‌ 
ఇచ్చారు న 

దీనితో బోసు గారి మరణం గురించి బ్రిటీష్‌ వారు సంతృప్తి చెందారు 


బోసు గారు TAaihoku మిలిటరీ హాస్పిటల్‌ లో కాలిన 
గాయాలతో ఎడ్మిట్‌ చేయపడినపుడు -- ఆ హాస్పిటల్‌ ఇంచార్జి గా 
వున్నా జపాన్‌ డాక్టర్‌ గారు - చెప్పిన దాని ప్రకారము శ! 
బోసు గారి శరీరం మొత్తము అంతా కాలిపోయింది .ఆయన నెత్తిన 
మిగిలి వున్నా కొద్దీ పాటి జుట్టు ఆధారముగా మేము ఆయనను 
బోసు గారు అని నిర్దారించాము . ఆయన ఎక్కువగా ఇంగిలీషు 
లో మాట్లాడగా దాన్ని జాపనీస్‌ భాషలోకి అనువదించి తిరిగి 


మాకు చెప్పటానికి గానూ ఒక దుబాపిని పిలిపించాము .ఈ 
దుబాషీ సివిల్‌ అధికారి . ఆయన వచ్చి - కాలిన గాయాలతో 
పడివున్నది బోసు గారే అన్న ఉద్దేశ్యముతో ఆయనను రకరకాల 
రాజకీయ పరమైన ప్రశ్నలు అడిగారు . ఆ సంభాషణ యొక్క 
తీరును పట్టి - మరియు ఆ సివిల్‌ అధికారి ఆయన బోసుగారే 
అని నమ్మి మరిన్ని ప్రశ్నలు వేసే సమాధానము 
రాబడుతుండటాన్ని చూసి నేను = కాలిన గాయాలతో వున్నవారు 
ఖచ్చితంగా బోసుగారే అన్న నమ్మకానికి వచ్చాము .ఆ రకంగా 
చనిపోయింది బోసుగారే నాని నేను నమ్మాను. { దీనిని పాజిటివ్‌ 
ఐడెంటిఫికేషన్‌ అంటారు = అనగా డిఎన్‌ఏ లాంటి శాస్త ఆధారాలు 
ఏమీ లేకుండా చనిపోయిన వ్యక్తి ని గుర్తించటం } - 


ఈ సంభాషణ జరుగుతుండగానూ, మరియు బోసుగారిని 
హాస్పిటల్‌ లో చేర్చిన నాలుగు గంటలకు ఆయన క్రమంగా స్పృహ 
కోల్పోయారు. ఆ స్థితిలో కూడా ఆయన ఏవో మాట్లాడుతూనే 
వున్నారు కానీ తిరిగి స్పృహలోకి మాత్రం రాలేదు . చివరికి 11 
pM గంటల ప్రాంతములో ఆయన మరణించారు . ఇవే కాక 
ఆయన్ని హాస్పిటల్‌ లో చేర్పించినపుడు ఒక అధికారి నావద్దకు 
వచ్చి " విరు బోసుగారు . వీరిని ఎట్లాగైనా సరే కాపాడి తీరవాలే " 
అని చెప్పాడు . దీనివలన కూడా కాలిన గాయాలతో మా 
హాస్పిటల్‌ లో చేర్చపడిన వ్యక్తి బోసు గారే అని నేనునమ్మాను 

= అని ఈ డాక్టర్‌ గారు అన్నాడు. 


"మీకు ఎలావుంది ? అని = డాక్టర్‌ అడుగగా " నా మెదడులో 
ని నెత్తురు కట్టలు తెంచుకొని పారు తున్నట్లుగా వున్నది = 
చాలా రోజులుగా నేను మంచి నిద్ర ఎరుగను " అని బోసు గారు 
బదులిచ్చారుట . ఈ సమాధానము తరువాత డాక్టర్‌ లు ఒక 
ఇంజక్షన్‌ చేయగా బోసు గారు నిద్రలోకి జారుకున్నారు. 


1953,లో Indian Independence League 
(11_),సభ్యులు, ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వ ము + నేతాజీ స్థాపించిన 
ప్రచ్చన్న భారత ప్రభుత్వము తరఫున } కూడా ఒక విచారణ 
జరిపింది . వీరు కూడా బోసుగారు AUgust 18, 1945.న 
మరణించారని ఏ నిర్దారించారు . కానీ విమాన ము ప్రమాదానికి 
లోను కాలేదు అని అది కూల్చివేతకు గురి అయినదని వీరు 
అన్నారు . అప్పటినుండి బోసుగారి మరణములో ఎదో కుట్ర 
కోణము వున్నదని ఒక అభిప్రాయం మొలకెత్తింది. 


IIL, వారి ప్రకారము-= విమానం ప్రమాదం ఒక కుట్ర == దానికి 
కారణము - జపాను అల్లెడ్‌ ఫోర్సెస్‌ వారికి లొంగిపోయింది . 
ఇప్పుడు వారికి వారు టోసుని రక్షించటం గానీ / కాపాడటం గానీ 
చేస్తే అది అల్లెడ్‌ ఫోర్సెస్‌ వారికి నచ్చని పని అవుతుంది . 
కాబట్టి బోసుగారిని రక్షించి తాము చిక్కుల పాలవటము జపాన్‌ 
వారికి ఇష్టము లేదు . అట్లాగే తమని నమ్మిన, తమ 
స్నేహితుడు అయిన బోసుగారిని - ఖైదు చేసి ఇంగ్లాన్ట్‌ వారికి 
బందీగా అప్పగించి ఆయన ప్రాణాల మీదకు తెచ్చే ఉద్దేశ్యము 
కూడా జవాను వారికి లేదు. అందువల్ల జపనియ అధికారులు 


ఉదేశ్య పూర్వకంగా నే - నేతాజీతో పాటు మరి ఒక్కరికి మాత్రమే 
సీట్లు కేటాయించి - మిగిలిన ఐదుగురు అనుచరులు సైగాన్‌ 
విమానాశ్రయంలోనే దిగపడి పోయేటట్లు చూసారు. ఆపై ఉద్దేశ్య 
పూర్వకంగా విమానాన్ని కూల్చి వేశారు " అని 


పై అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకొని, గవర్నమెంట్‌ అఫ్‌ 
ఇండియా వారు కూడా 1956 లో ఒక ఎంక్రైరీ జరిపించారు. 


ఈ ఎంక్వయిరీ లో మిలటరీ హాస్పిటల్‌ లోని డాక్టర్‌ లనే కాక - 
నేతాజీ పాటు ప్రయాణించి బ్రతికి బయట పడ్డవారిని కూడా 
ప్రశ్నించారు . 


దీన బయట పడిన విశేషము ఏమిటంటే " విమానము గాలిలోకి 
లేచి ఒక ఇరవై మీటర్ల ఎత్తుకు చేరగా- పైలోట్‌ విమానము స్పీడ్‌ 
పెంచాడు . అప్పుడు - ప్రొపెల్లర్‌ కు వున్నా మూడు రెక్కలలోని 
ఒక రెక్క విరిగి పోయింది . అందువల్ల విమానం కిందపడి 
పోయింది. అప్పుడు విమానము వెళ్లి రన్వే పక్కన వున్నా 
కంకర గుట్టలను గుద్దుకుని దహనము అయిపొయింది " ఈ 
సంఘటనలో కొందరు తప్పించుకోగలిగారు . కానీ విమానపు 
అత్యవసర వినియోగం కోసం ఉంచిన గ్యాసోలిన్‌ కొందరి మీద 
పడింది . వారు మాత్రమే మంటలలో కాలి పోయారు . అగ్ని 
జ్వాలలో చిక్కుకున్న బోసుగారు ఆ మంటలతోనే , విమానం 
లోనుండి కిందకి దూకారు . గాలి వల్లనూ = బోసు గారు ధరించిన 


స్వేట్టెిర్‌ మూలకంగానూ బోసు గారు మంటలలో త్రీవ్రంగా 
గాయపడ్డారు "' 


బోసు గారు మరణించే సమయానికి ఆయన పక్క వైద్యులు - ఒక 
దుబాషీ - అయన అనుచరుడు హబిబుర్‌ రహమాన్‌ మరియు 
ఒక గార్డు వున్నారు. బోసు గారి మృత చిహ్నాలను - అస్టికలను 
- September 8 1945 న టోక్యోలోని రామ మూర్తి అనే 
ఆయనకు అప్పగించారు . ఈ మూర్తి అనేవారు జపాన్‌ కి బోసు 
గారికి మధ్య టోక్యోలో వున్నా సంధాన కర్త . దీన్ని పట్టి కూడా 
బోసుగారు మరణించారు అనే తేలింది 


-నేతాజీ మరణము గురించి అనేక సార్లు - విషయం 
సేకరించబడింది .BOMbay’s Free Press జర్నల్‌ తరఫున . 
Harin Shah,అనేవారు-- 12100%64 మిలిటరీ హాస్పిటల్‌ లో- 
బోసుగారికి చికిత్స జరిపిన టీం లో ఒకరైన నర్సుని ఇంటరూ 
చేసాడు. ఈమె " మా వైద్య అధికారుల సూచనల మేరకూ 
నెను సుభాష్‌ పక్కనే వున్నాను .అయన మధ్య మధ్య 
స్పృహలోకి వచ్చారు . మూలుగుతూనే నీరు అడిగే వారు. నేను 
అనేక సార్లు నీరు ఇచ్చాను ఆయన కాలిన గాయాలకు ఆలివ్‌ 
ఆయిల్‌ రాసాను = చివరికి ఆయన మరణించారు" అని ఆమె 
చెప్పింది .దీన్ని పట్టి కూడా బోసుగారు మరణించారు అనే తేలింది 


the plane netaji 
boarded 


నేతాజీ చని పోలేదు అంటూ అనేకంగా వస్తున్నా వార్తల లోని వత్తిడితో - 
1956 తరువాత ఇండియన్‌ గవర్మెంట్‌ 1999 లో జస్టిస్‌ ముఖర్జీ 
కమీషన్‌ జేఎంసీ} అనే దాన్ని వేసింది .అంటే అసలు సంఘటన జరిగిన 
50 ఏళ్లకు మరో కమిషన్‌ అన్న మాట .దీనర్దం నేతాజీ ఇంకానూ 
భారతీయుల మనస్సుల్లో సజీవులే అయి వున్నారు. 


ఈజేఎంసీ 2005 నాటికి తన నివేదిక ఇచ్చి దానిలో " నేతాజీ 
మరణించిన మాట నిజమే కానీ - నేతాజీ చనిపోయిన రోజున విమాన 
ప్రమాదం ఏదీ జరుగలేదని = అందువల్ల- ఆ విమాన ప్రమాదంలో నేతాజీ 
మరణించారు అంటూ వచ్చిన వార్తలు నమ్మ తగినవి కాదని -- కమీషన్‌ 
అభిప్రాయ పడింది . 


దీనితో భారత ప్రజలు మరో మూడు లోకి మారి పోయారు 


ముఖర్జీ గారి నివేదికలోని విషయాల ప్రకారం = " నేతాజీ గారు ఎక్కిన 
మిలటరీ విమానము కూలి పోయింది ఆ ప్రమాదం లో ఆయన 
మరణించారు " అంటూ తైవాన్‌ లో చాలాకాలంగా ప్రచురణలో వున్న 
స్థానిక వార్తా పత్రికయినా Central డైలీ లో ఎటువంటి వార్తలు ప్రచురింప 


బడలేదు . విమానము కూలి ఉంటే వారు వార్తల్లో వేసే వారే కదా ? ఈ 
విషయం వార్తలలో ప్రచురింప బడలేదు కాబట్టి విమానం కూలలేదు . 
కూలిన విమానమే లేదు కాబట్టి బోసు గారు విమాన ప్రమాదములో 
మరణించలేదు . మరణము లేదుకాబట్టి బోసు అస్థికలు అని జపాను 
వారిచే చెప్ప బడుతున్నవి - సందేహా స్పదము ". ఇది ముఖర్జగారి 
అభిప్రాయము . 


కొని విషయాలను పరిగణలోనికి తీసుకోకుండానే - ముఖర్జీగారు తన 
నివేదిక ఇచ్చారు అని - అందువల్ల అందులో నిజము లేదు అని ఇతరులు 
కనుగొన్నారు క 


ఇందులో ముఖ్య మైనది ఏమిటంటే 66౧/2! డైలీ అనేది తైవాన్‌ లోని 
లోకల్‌ పేపర్‌ కాదు . అది చైనా గవర్నమెంట్‌ వారి కంట్రోల్‌ లో చైనా 
వారినుండి నిధులు పొందుతూ - చైనా చెప్పిన వార్తలను మాత్రమే 
ప్రచురిస్తూ నడిచే పేపర్‌ . ఇది 1928 నుండి వున్నది .కాబట్టి గట్టిగా 
నిలతోక్కుకున్న పత్రిక నే. . చైనా నేతాజీ మరణం పట్ల ఏమీ వెంటనే 
స్పందించి ఏ వార్తా అందించక పోవటం వల్ల- ఈ పేపర్‌ నేతాజీ మరణం 
గురించి వార్తలు వేయలేదు . కానీ ఇదే న్యూస్‌ పేపర్‌ లో - నేతాజీ మరణం 
పట్ల సంతాపము వెలిబుచ్చుతూ ఒక ప్రకటన అచ్చుపడింది - దాన్ని 
ముఖర్టీగారు లెక్కలోకి తీసుకోలేదు. అదీ సంగతి . 

1949 తరువాత మాత్రమే ఈ పత్రిక స్వతంత్రంగా వ్యవహరించ - చైనా 
నుండి రాని - చైనవి కాని వార్తలను కూడా ప్రచురించింది .ముఖర్జీ గారు 
దీన్ని గుర్తించ లేక పోయారు .1928 నుండి ప్రచురణలో వున్న ఒక పేపర్‌ 
బోసు గారి మరణ వార్తను ప్రచురించలేదంటే - బోసు గారి విమానానికి 
ప్రమాదం జరగ లేదు కాబట్టి బోసు గారు మరణించనట్లే అని ముఖర్జీ గారు 
అనుకున్నారు . .నివేదిక లో ఇలాంటివే రొండు మూడు లోపాల వల్ల 
నేతాజీ బ్రతికే ఉన్నారన్న వార్తలు మళ్ళీ వ్యాప్తిలోకి వచ్చాయి . 


1945 నుండీ 1974, వరకూ నేతాజీ మరణం పై - బ్రిటిష్‌ ఆర్మీ - అల్లెడ్‌ 
ఫోర్సెస్‌ , బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వమూ - జపాను ప్రభుత్వమూ, భారత 
ప్రభుత్వమూ , అన్నీ కలిపి ఫది కి పైగా విచారణలు జరిగాయి , ఒక్క 
ముఖర్జీగారి నివేదిక తప్ప మరెవ్వరూ కూడా విమాన ప్రమాదం 
నిజరగలేదు అని కానీ అందులో బోసుగారు మరణించలేదు అని కానీ 
అనలేదు 


కానీ ప్రజలు- విమానప్రమాదం జరుగలేదు కాబట్టి నేతాజీ బ్రతికే వున్నారు 
అన్న దానికే ఎక్కువ ప్రభావితం అయినారు . చివర చివరికి -అనగా 
వయస్సు మూలకంగా నైనా నేతాజీ మరణించేసి వుంటారు అన్న 
భావముతో = నేతాజీ మరణించారా లేదా? అన్నది పక్కన పడి, నేతాజీ 
మరణంలో ఏదన్నా కుట్ర ఉన్నదా ? అన్నదే ముఖ్య విషయము అయ్యింది 


నేతాజీ మరణించాడని ఆయన్ని ఖననం చేశాబు అన్న దానికి ఇద్దరే 
సాక్షులు వున్నాబు . ఒకరు బోసు తో పాటుగా ప్రయాణించిన 

Habibur Rahman మరియు , బోసు మాట్లాడుతున్న మాటలను 
జపాన్‌ భాషలోకి అనువదించి = జపాను అధికారులకు తెలియ చెప్పిన 
Juichi Nakamura అనే జపాన్‌ అధికారి . వీరు ఇరువురు కూడా 
August 20, 1945 న బోసు అంత్యక్రియలు జరిగాయని నిర్దారించారు . 


నేతాజీ తో పాటు వున్నా అయన అనుచరుడు హబీబ్‌ వున్నాడు కదా? 
ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పాడు . .అయన అన్నది ఏమంటే "' 
ప్లైన్‌ నేలను గుద్దుకోగానే నేను స్పహకోపోయాను . సృహలోకి వచ్చేసరికి 
విమానము మండుతూ వున్నది. మా లగేజీ అంతా దొర్లి పడి - మేము 
తప్పించుకోవటానికి వీలున్నవెనుక ద్వారము మూసుక పోయింది. 
అందువల్ల నేను నేతాజీ గారిని ఇటువైపు రావద్దు అని హెచ్చరించాను . 


దానితో ఆయన విమానం లోనుండి దూకారు. నేను వున్న చోటనే 
వున్నట్లుగా కూచున్నాను." 


పై ప్రకారం చూస్తి - లగేజీ అడ్డం పడి విమానానికి వెనుక ద్వారము 
మూసుకు పోయింది కదా ? మరి ఆ లగేజీ ని తప్పించుకొని కాక హబీబ్‌ 
ఎలా బయట పడ్డాడు ? ఒకవేళ హబీబ్‌ కూడా నేతాజీ గారి లాగానే 

బయట పడి ఉంటే ఈయనకు ఎందుకు మంటలు అంట లేదు . ఈయన 
ఎందుకు కాలి పోలేదు అన్న సమాధానం లేని ప్రశ్న పుట్టింది . ఇది కూడా 
బోసుగారి మరణం వెనుక ఎదో కుట్ర ఉందన్న వాదానికి ఊపిరి పోసింది . 


కుట్ర సిద్దాంతాలు అనేక వచ్చాయి గానీ నేతాజీ మరణించలేదని మాత్రం 
నిర్దారణ "కాలెదు 


మరణించారు = - అన్నాక ఆయన అస్థికలు గురించి ఆసక్తి పెరిగింది . వాటిని 
ఇండియా తెచ్చి ఆయనకు తగిన నీవాళి ఇవ్వాలన్న డిమాండ్‌ పెరిగింది 


నేతాజీ అస్థికల పై వివాదము - 


భారత ప్రభుత్వం 1999 ఏర్పరిచిన ౮49166 Mukherjee 
Commission November 8, 2005. న ఒక నివేదిక 
సమర్పించగా అది May 17, 2006. లో పార్లమెంట్‌ ముందుకు 
వచ్చింది . ఈ నివేదికలో బోసు మరణించాడు కానీ - అయన విమాన 
ప్రమాదంలో కాలి మరణించలేదని - అందువలన ఆయన అస్టికలుగా 
చెప్పబడుతూ - జపాన్‌ రెంకోజీ టెంపుల్‌ లోఉంచబడిన అస్టికలు 
నేతాజీవి కాకపోయి వుండే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. 


ఇప్పుడు ఆయన అస్థికలు గురించి ఆసక్తి పెరిగింది . వాటిని ఇండియా 
తెచ్చి ఆయనకు తగిన- స్మారక చిహ్నం నిర్మించి ఒక నివాళి 
ఇవ్వాలన్న డిమాండ్‌ పెరిగింది 


భారత ప్రభుత్వమూ 1956 లో ఒక ఎంక్రైరీ జరిపించారు కదా ? దాని 
పేరు "Shah Nawaj Committee". ఈ కమిటీ వెళ్లి " నేతాజీ 
మరణం గురించి మీ వద్ద వున్న వివరాలు ఏమిటో ఇవ్వండి " అని 
కోరిన మీదట ".జపాన్‌ ప్రభుత్వం 24 JUly 1956 న ఒక 
సమాధానం ఇచ్చింది - దాని ప్రకారము . Ichiro Okura అనే వ్యక్తి 
పేరున " ఖననం చేయండి " జారీ అయిన ఉత్తరువులే = నేతాజీ 
సుభాష్‌ చెంద్రబోసుకు చెందిన ఖననపు ఉత్తరువులు " అని చెప్పింది 
. నేతాజీ ఖననాన్ని వేరే పేరుతో నిర్వహించటం ఏమిటి ? అన్న 
సందేహం లో నుండి మరో వివాదము పుట్టింది 


ఈ వివాదాన్ని పరిష్కరించాలని - భావించిన భారత ప్రభుత్వము - ఈ 
దహన ఉత్తరువులు రాసిన అధికారుల ను కూడా విచారించింది . 
వాళ్ళేమి చెప్పారంటే " ఫామోస (విమానం కూలిన చోటు } కి 
సంభందించిన పోలీస్‌ అధికారులకు = జపాన్‌ కి చెందిన ఒక ఆఫీసర్‌-- "' 
Ichiro Okura "అనే పేరుగల ఒక అతను 19 AUgust 1945 న 
మరణించాడు- అంటూ ఒక సర్టిఫికెట్‌ ఇచ్చాడు - దానిప్రకారం 

మేము Ichiro Okura "అనే పేరుగలవారి దేహాన్ని దహనం 
చేసాము . అంతేగానీ బోసు మరణించాడని చెపుతున్న ఆగష్టు-18 
1945 న - Ichiro Okura అనే అతను మరణించాడు అన్న 
సర్టిఫికెట్‌ తో -- మా దెగ్గరికి ఏ శవమూ రాలేదు అని చెప్పారు. 


శవాన్ని దహనం చేయమని ఆర్డర్‌ ఇచ్చిన ఆఫీసర్లు " బోసు గారిని 
మేము ఎన్నడూ చూడలేదు .అందువల్ల Ichiro Okura అన్న 
పేరుతో బోసుగారు దహనం చేయపడ్డారు అని మేము చెప్పలేము " 
అన్నారు. 


"బోసు మరణము గురించి సాధారణ ప్రజలు తమకు తెలిసిన 
విషయాలు చెప్పవచ్చు " అంటూ May 1956, లో టోక్యోలో ఒక ప్రజా 
విచారణ జరిగింది . 


ఈ విచారణలో " ‘Okara Ichiro’అన్న పేరు కల వారికి 17 
August 1945 న హార్ట్‌ అట్టాక్‌ వచ్చి 19 August 1945 న 
మరణించాడని తేలింది . అంటే 18 AUgust 1945 మరణించిన 
బోసుగార్ని ‘Okara Ichiro’అన్న మారు పేరుతో దహనం చేసాము 
అన్న జవాన్‌ వాదము వీగి పోయింది. దహనము ఎప్పుడన్నా 
జరగవచ్చు కానీ డెత్‌ సెర్టిఫికెట్‌ అనేది చని పోయిన రోజును పట్టే 
ఇస్తారుగా ? 18 AUgust 1945 న ఎవరి పేరునా = ఎటువంటి డెత్‌ 
సర్టిఫికెట్‌ లేనందున వేరే పేరుతో నేతాజీ చేయ పడ్డారన్నది అబద్దము 
అని తేలింది . దీనితో నేతాజీ అస్థికలు మరల వివాదంలో పడ్డవి 


నేతాజీ అస్టికలను = డిఎన్‌ఏ పరీక్షల ద్వారా సరిగా గుర్తించి - ఆ 
అస్థికలను అవి భద్రం చేయబడి వున్న జపాన్లోని రింకోజీ టెంపుల్‌ 
నుండి భారత దేశము తీసుకు రావచ్చునేమో ? పరిశీలించండి " అని 
August 13, 2003, న -భారత ప్రభుత్వము- Justice 
Mukherjee కమిషన్‌ ను కోరింది . 


JMC! కోరిక మీద - రింకోజీ టెంపుల్‌ ప్రీస్ట్‌ - తమ వద్ద భద్ర 
ప్రచబడివున్న నేతాజీ అస్టికలను డిఎన్‌ఏ టెస్టు చేయించటానికి గానీ 
వాటిని భారత దేశము తీసుకు పోవటానికి గానీ తమకు అభ్యంతరం 
ఏమీ లేదని తెలిపాడు . " నేతాజీ అవశేషాలు ఇండియా కి గనుక చేరితే 
- అయన ఆత్మ - తాను తన మాతృ భూమిని మిని చేరుకున్నందుకు 
గానూ ఎంతో స్వేచ్చ మరియు - ఆనందము అనుభవిస్తుంది అని 
రింకోజీ టెంపుల్‌ పూజారి అన్నాడు . 


నేతాజీ అస్టికలను తిరిగి భారత్‌ కి ఇవ్వటానికి గాను రింకోజీ టెంపుల్‌ 
పూజారి డ్ర్‌ న్నినిభందనలు పెట్టారు . ఇందులో మొదటిది -- నేతాజీ 
అస్థికలలోని కొన్ని ంటినైనా రింకోజీ టెంపుల్‌ కి వదిలి వేయాలి . 
రొండొవది -- నేతాజీ అస్థికలు మీద నిర్మించే స్తూపాలు కట్టడాలు 
వంటి వాటి అన్నింటి మీదా - అప్పటి రింకోజీ టెంపుల్‌ పూజారి 
మరియు అయన తండ్రి పేరు తప్పని సరిగా రాయాలి . { నేతాజీ గారి 
హస్తికలను సంరక్షించినందుకు ప్రత్యుపకారం గా ఈ కోర్కె కోరారు ) 


అప్పుడు JMC1 కమిటీ " మీ వద్దవున్న నేతాజీ ఎముకలలోని అతి 
తక్కువగా కాలిన ఎముకలను మాత్రమే మేము తీసుకొనేందుకు మీరు 
అనుమతి ఇస్తారా " అంటూ రెంకోజీ టెంపుల్‌ కి లెటర్‌ రాసింది . 


ఈ లెటర్‌ కి జవాబు రాలేదు . వారు ఏమీ బదులు ఇవ్వలేదు కాబట్టి - 
నేతాజీ అస్థికలు అని చెప్ప బడుతున్న వాటికి సరియిన డిఎన్‌ఏ 
టెస్టులు నీర్వహించ లేమని JMC! కమిటీ అన్నది . నేతాజీ 
అస్టికలను డిఎన్‌ఏ పరీక్షలకు గురిచేస్తే - ఏవో నిఘాడా రహస్యాలు 
బయటకి వస్తాయనే ఉద్దేశ్యంతోనే - జపాన్‌ మరియు రెంకోజీ టెంపుల్‌ 


వారు తమకు సమాధానము పంపలేదని కూడా JMC! కమిటీ 
అభిప్రాయ పడింది 


బోసుగారు 18 ఆగష్టు 1945 న మరణించగా - ఆయన పార్టివ దేహాన్ని 
Taihoku తైహోకు స్మశాన వాటికలో , 20 AUgust 1945.న దహనం 
చేశారు - 


7 September 1945 న ఒక జాపనిస్‌ అధికారి బోసుగారి అస్థికలను 
సేకరించి తీసుకువెళ్లి - ఆ మరుసటి రోజు వాటిని టోక్యోలో నే ఉంటున్న , 
ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌ ప్రెసిడెంట్‌ అయిన రామ మూర్తికి 
అందించారు. 14 September 1945 న నేతాజీ మృతిపట్ల ఒక సంతాప 
సభ (మెమోరియల్‌ సెర్మనీ } నిర్వహించి = నేతాజీ అస్థికలను రెంకోజీ 
టెంపుల్‌ కి అందించారు . 


రెంకోజీ టెంపుల్‌ నే ఎందుకు ఎన్నుకున్నారో ? ఆలోచించారా ? 


జనులందరూ బుద్దుని స్వర్గానికి అర్హులేనని - మనిషి తనకు వున్న ఒక్క 
జన్మ కాలంలో మోక్షము కోసము కాలము కేటాయించకుండా 4 అంటే 
వారు ముసలి వారు అయి ఆధ్యాత్మిక చింతనలో పడక ముందే } 
అకస్మాత్తుగా మరణించినపుడు - వారి అస్థికలను కనుక భద్ర పరిచి పెడితే 
- ఆత్మ వాటిని ఆశ్రయించుకుని వుండి, మోక్ష సాధనం కోసం కృషి 
చేస్తుందని - రెంకోజీ టెంపుల్‌ పూజారులు నమ్ముతారు . బుద్ధిజం లో ఇదొక 
రామి. 


"ఒకవ్యక్తి కి మోక్ష సాధనలో సాయ పడటం= అనేది తోటి మానవుల 
కర్తవ్యం " అని కూడా రెంకోజీ వారు నమ్ముతారు. 


నేతాజీ అకస్మాత్తుగా మరణించారు కాబట్టి - ఆయన ఆత్మ మోక్ష సాధన 

చేయటానికి వీలుగా - నేతాజీ అస్థికలను రెంకోజీ టెంపుల్‌ కి అప్ప చెప్పారు 
.వీరు నేతాజీకి తమ టెంపుల్‌ ప్రా పాంరతంలోనేజుక స్మారక చిహ్నాన్ని 

నిర్మించారు .బోసు గారి అస్థికలను ఒక కలశంలో భద్రపరిచారు . 


1995 లో - టోక్యోలోని బోన్‌ అకాడమీఅనే .వారు నేతాజీ గారికి చివరి 
వర్దంతి సభ జరిపి - " భారత దేశము నేతాజీ అస్టికలను తీసుకు 
వెడుతుందా లేదా ? " అనేది భారత్‌ ని అడిగి తేల్చు కోండి" అని - 
రెంకోజీ టెంపుల్‌ వారిని కోరారు . అప్పుడు వారు '  ఫారత్‌ అస్టికలను 
తీసుకు వెళ్లక పోతే తాము వాటిని వేరేచోటికి తరలించుతామని = ఇకవాటిని 
తాము ఏమాత్రము సంరక్షింపలేమని "రెంకోజీ టెంపుల్‌ వారు భారత్‌ కి 
తెలియ పరిచారు. 


ఈ నేతాజీ అకాడమీ ఏమిటి ? అనేది కూడా తెలుసుకుందాము 


బోసు గారు స్థాపించిన ఇండియన్‌ నేషనల్‌ అర్మీలోకి - జాపాను నుండి 45 
పరద: జపాను యువకులు: వంపి చేయబడ్డాబు . వీరిని టోక్యో బోయిన్‌ 
అని కూడా అంటారు . జపాన్‌ కి నేతాజీకి మధ్య వున్నా యుద్ద 
సహకారాన్ని పురస్కరించుకొని కి జపాన్‌ ప్రభుత్వము ఈ 45 “మంది 
యువకులకు విమాన పైలట్‌ లుగా శిక్షణ ఇచ్చింది .జపాను యుద్దములో 
లొంగి పోగానే - వీరిని యుద్ద ఖైదీలుగా పట్టుకుని - 1946 లో విడచి 
పెట్టారు - వీరు నేతాజీ సైన్యం కాబట్టి - నేతాజీ వర్దంతిని టోక్యోలో 
జరుపుతూ ఉండేవారు . అందువల్ల వీరు చేసిన డిమాండ్‌ ని భారత్‌ 
వినవలసి వచ్చింది 


నేతాజీ అస్టికలను భారత్‌ తీసుకు రావటం గురించి = పరిశోధన చేయమని = 
ఇంటిలిజెన్స్‌ బ్యూరో (18 ) వారిని భారత ప్రభుత్వము కోరింది .ఇది - 1995 
లో. 


అప్పుడు ఐబీ వారు " నేతాజీ విగా చెప్పబడుతున్న అస్టికలను భారత్‌ కి 
తీసుకు రావటం వాంఛనీయం కాదని - అలాచేస్తే బోసు గారు 
మరణించారంటూ నమ్మమని కొందరు ప్రజలను వత్తిడి చేసినట్లు 
అవుతుందని = దానితో వివాదాలు రాజుకుంటాయని " అన్నారు. అంతే 
కాక ఆ అస్టికలను ఎంతో పవిత్రంగా - రాచ మర్యాదలతో - ప్రజల 
మనోభావాలు దెబ్బతినకుండా కూడా తేవలిసి ఉంటుందని- ఇదొక కష్టమైన 
ప్రక్రియ అవుతుందని ఐబీ అభిప్రాయపడింది .అంతే కాకవిదన్న స్మారక 
స్తూపము గానే శిలా విగ్రహం కానీ నిర్మిస్తే -- ప్రతి ఎలక్షన్‌ లో నేతాజీ 
స్మారక స్తూపం = రాజకీయ గెలుపోటములు నిర్ణయించే ఒక వేదిక గా 
మారుతుంది అని కూడా ఐబీ అభిప్రాయ పడింది. 


2007 లో Subrata బోస్‌ అనే ఎంపీ గారు = రెంకోజీ టెంపుల్‌ లో వున్న 
నేతాజీ అస్థికలు గురించి ఎదో ఒక నిర్ణయం తీసుకోండి అంటూ - ప్రధాన 
మంత్రి గారి ఆఫీస్‌ కి ఒక లేఖ రాశారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 
దీనిని గురించి ఎంక్వయిరీ చేయమని అడిగారు . 


పై విషయాన్ని విచారించిన వారు " బోసు గారివిగా చెప్పబడుతున్న 
అస్టికలను ఏకమొత్తముగా భారత్‌ తీసుకోవాలని = లేదంటే తాము 
ఇకముందు వాటిని సంరక్షించే బాధ్య త తాము తీసుకోమని - రెంకోజీ 
టెంపుల్‌ తమకు తెలిపిందని చెప్పారు య 


పై తరువాత - ఆ అస్టికలను - టోక్యో లో వున్న భారత రాయ బార 
కార్యాలయంలో భద్ర పరచాలన్న - సూత్ర ప్రాయ నిర్ణయం అయ్యింది . 
కానీ ఇది అమలు జరగలేదు . రెంకోజీ టెంపుల్‌ లో వున్నవి నిజంగా 


నేతాజీ గారిచే అని నమ్మి- వాటిని తెచ్చి = వాటికి నివాళులు ఇవ్వటం 
దేనికి దారి తీస్తుందో ఎవరూ ఊహించలేక పోయారు . 


18th August 1945 తైహోకు విమానాశ్రయంలో జరిగిన విమాన 
ప్రమాదంలో బోసుగారు మరణించారని భారత ప్రభుత్వము ఒప్పు కున్నది 

. కానీ - రెంకోజీ టెంపుల్‌ లో వున్న అస్థికలు నేతాజీ వి అని మాత్రం 
ఒప్పుకో లేదు .అవి వివాద స్పదమైనవి' అని నమ్మింది .నేతాజీ గారు అనేక 
జాతులను, సమాజాలను ప్రజలను - మొత్తముగా చరిత్రనే ప్రభావితం 
చేరిన వ్యక్తి కాబట్టి - అయన ఎక్కడవుండాలో అక్కడే ఉండటం మంచిది 
అన్న సిద్ధాంతము పెద్దలకు ఆమోదయోగ్యం అయ్యింది .వివాద స్పదమైన 
వాటిని భారత్‌ చేర్చి ఇంకో వివాదము లేవతీయటం తెలివి కల పని కాదు 
గదా ? 


1976,లో రెంకోజీ టెంపుల్‌ పూజారి -90 యండ్ల వయసు వాడు 
అయినాడు . నేతాజీ అస్టికలను తీసుకెళ్లమని అయన తిరిగి భారత్‌ ని 
కోరాడు “అప్పుడు పయత పడ్డ విషయము ఏమిటంటే - బోసుగారు 
అస్టికలను సంరక్షి ంచినందుకు గానూ రెంకోజీ టెంపుల్‌ పూజారి కి నెలకు 
Rs 5000 చెల్లిస్తూ వున్నది. . కావాలంటే ఈ మొత్తాన్నిదాన్ని ఇంకాస్త 
పెంచుతాము అని భారత ప్రభుత్వము అన్నది . నేతాజీ అస్టెకలను భారత్‌ 
తెచ్చి పూజించటం వల్ల అయ్యే ఖర్చుకన్నా - రెంకోజీ టెంపుల్‌ వారికి భత్యం 
పెంచటమే మంచిదని ప్రభుత్వాలు భావించాయి . 


“ఐబీ వారు = ఇండియన్‌ గవెర్న మెంట్‌ వారు, బోసుగారి అస్టికలను 
పొందటానికి వ్యతిరేకముగా వున్నారు . బోసు స్టాపించిన ఫార్వర్డ్‌ బ్ల బాక్‌ అనే 
సమస్త - బోసు కుటుంబము దీనికి అనుక వున్నారు. 


చంద్ర బోసు గారి ముని మేనల్లుడు - నేతాజీ గారి అస్టికలను జపాన్‌ నుండి 
ఇండియా తీసుకు రావాలి అంటూ JanNUary 23 న "మళ్ళీ డిమాండ్‌ 
చేశారు. 


" బోసు గారి వల్లనే భారత స్వాతంత్రము సిద్దించింది కాబట్టి - వారి 
అస్టికలను - 2024 లో భారత్‌ తీసుక వస్తామని నేటి ప్రభుత్వం 
ప్రకటించింది . 


చివరికి అటూ ఇటూ చేసి =" నేతాజీ ఆత్మ ఎక్కడ ఉంటే తనను విడుదల 
చేయమని కోరదో - 


అది అక్కడ ఉంటేనే మంచిది " అన్న డిఫ్లొమాటిక్‌ నిర్ణయానికి వచ్చారు . 
చూసారుగా = రెంకోజీ టెంపుల్‌ వారి సిద్ధంతాన్ని మనవారు తెలివిగా 
వాడుకున్నారు స 


THE END 
నేరీసెర్స్‌ మరియు విషయ సేకరణ - వారణాసి శ్రీ రామ కృష్ణ. 


THE ABOVE IS THE PHOTO OF TOKYO BOYS 


